నటవర్లం 


రఘు : పద్మశ్రీ నాగేశ్వరరావు 
దొర: జగ్గయ్య జయ : జయలలిత 
జాకీ: పద్మనాభం రీటా: విజయలలిత 
మూర్తి; గుమ్మడి రాధ: గితాంజలి 
రాజు; (ప్రభాకరరెడ్డి 'పేరక్క : సూర్యకాంతం 
రజాక్‌ : అనందమోహాన్‌ పుల్లమ్మ : | [0 | 
ధనరత్నం: వెంక కేుశ్వర రావు అ మ్మ మ్మ": ల మీ 
అబీ. Um జ బేబి ; బీబి రాణీ 
అశోక్‌ : అశోక్‌ కుమార్‌, చిన్న రఘు : మా ష్ట్ర ర్‌ 
భీమ: భీమరాజు ఆదినారాయణ 
సు im రల: 
శెట్టి : రేలంగి అంధ, నైజాం: లక్మీ 
సీడెడ్‌ : (శ్రీఫిలింన్‌ 


పాటలు 
పాట నెం.1 
రచన : సి నారాయణరెడ్డి 
పాడినది : ఘంటసాల 
శఘు : అయ్యయో (బహ్మయ్యా-ఆన్యాయం చేశావేమయ్యా 
| ఈ బుల్లో డే బుల్లెమ్మయితే-ఎంత గుమ్ముగా ఊం డేదయ్యా 
యా్య్యా-యా్యా--య్యా--- ॥అయ్యయో్య॥ 
చిక్కని మోగడ తరకల్లాగా-చక్కనైన చెక్కి బ్ల- 
పసి నిమ్మవండులాగా-మిసమినలాడే ఒళ్ళు- ॥చిక్కని॥ 
చెట్టు చూపీ గుట్టుదాచే-గడసరి సొగనరికళ్ళు ॥ చెట్టు॥ 
కొంతకో డెతనముంది-మరికొంతఆడతనముంది॥అయ్యయో్య! 
మూతిచూస్తే మిసమింకా-మొ లిచినట్టలేదూ- 
బెదురుచూ స్తే ఎవ్వరితోను-కుదిరినట్టు తేదూ- ॥మూతి॥ 
కసురులోనే అలక నవ్వుల-విసురు లేక పోలేదు- 
కొంత చిలిపితనముందీ-మరికొంత కలికి తనముంది- 
॥nఅయ్యయో్య॥ 
బులిపించే సొగనున్న ఓ బుల్లోడా-నిను చూస్తుంటే. 
కొమ్ములు తిరిగిన మగాడికే-దిమ్మెక్కిపోతుం పే 
బులిపించే సొగసున్ను ఓబుల్లోడా నిను చూన్తుం పే- 
కొమ్ములు తిరిగిన మగాడి కే-దిమ్మెక్కిపోతుం పే- 
కన్నెపిల్లలే చూశారా-కన్నుగీటక మానేరా?॥క న్నెపిల్ల॥ 
కవ్వించే కౌగిలిలో-కరగించక వొదిలేరా! 
॥అఆయ్యయో॥ 


4 
పాట నెం. 2 
రచన : ఆరుద్ర 
yy పాడినది ; ఘంటసాల . సుశీల 
yy రఘు : చింతచెట్టు చిగురుచూడు-చిన్నదాని పొగరుచూడు 
4 చింతచిగురు పుల్లగున్నదోయ్‌ -నా సామిరంగా 
4... చిన్నదేమొ తియ్యగున్నాదోయ్‌- నా సామిరంగా॥చిన్నదేమొ॥ 


y జయ : చింతచెట్టు చిగురుచూడు-చిన్నవాడీ, బెదురుచూడు 

111/1 చింతచెట్టు కాపుకొచ్చిందోయ్‌- నాసామిఠ్తంగా 

/ చిన్న డేమ్‌ దాపుకొచ్చిందోయ్‌-నా సామిరంగా ॥చిన్నధేమొ॥ 
' న. పొందుకోరి పొంగుతున్నది 


నా మైటకూడ వాడిసపేరే వలవరి స్తద్ది Ti ॥పాల॥ 

రఘు ; వగలమారి వాలుచూపు వరగున్నడి. .* ॥వగల॥ 
అది వెంట బడితె ఏదేదో వెరిగున్నది.. "గ చింతచెట్టు! 

జయ : చింతచెట్టు కాపుకొచ్చిందోయ్‌-; నాసామిరంగా 
చిన్నదేమొ దాపుళ్ళొందోయ్‌ 

రఘు : నా సామిరంగా-చిన్నదేమొ Sar gg 

జయ : పగ్గమేస్తే పెంకితనం తగ్గనన్నది-సిగ్గుదోస్టే చిటికెలోన 

/ మొగ్గుతున్నదీ “వగ్గమేగే స్టే॥ 

N రఘు : జబరొదస్తీ చేస్తుంది-జబ్బమిద వాలుతుంది 

గ అబ్బో ఆ 'పడుచోదనం_ తబ్బిబ్బు చేస్తుంది 


nd 


1జబిర్‌॥ ॥ చింత చెట్టు॥ 4 
జయ : వన్నెమోద చిన్నవాడి కన్నుపడ్డది.అది జీ 
వన్నెవిడిచినన్నువిడి చిమళ్ళమన్నది॥వన్నె॥ _.- 


రఘు:ఇంత లేసికన్నులతోమంతరి స్తదీ॥ఇంతలేసి॥ 
ఎంత దోచినా కొంత మిగులుతుంటది ॥చింత॥ 
చింతచెట్టు చిగురుచూడు-చిన్నదాని పొగరుచూడు 
చింతచిగురు పుల్లగున్నాదోయ్‌-నా సామిరంగా 
చిన్నదేమో తియ్యగున్నాదోయ్‌-నా సామిరంగా 1 
చిన్నదేమో తియ్యగున్నాదోయ్‌ li 
జయ ; చింతచెట్టు చిగురుచూడు. చిన్నవాడి బెదురుచూడు 
చింతచెట్టు కాపుకొచ్చిందోయ్‌-నా సామిరంగా 
చిన్నదేమీ దాపుకొచ్చిందోయ్‌- నా సామిరంగా 
చిన్నదేమ్మొ య్‌. 


lee sds ఆరు ద్ర 
పాడినది £ ఘంటసాల, సుశీల 
రీటా !ము ము ము ము ముద్దంటె చేదా-నీకా ఉద్దేశం లేదా? 
ఇపుడొద్దన్నావం'టె కురోవాడా- రేపు ఇమ్మన్నా ఇస్తానా 
వెర్రివాడా ము ము॥ 
రఘు : ము ము ము ము ముద్ధం ట మోజేంఇపుడా ఉద్దేశం లేదే 
నిను ముర్దాడాలం అ కోర దానా. అసలు మనస౦టు 
వుండాలే వె(ర్రిదానా ॥ము ము॥ 
రీటాఃసెదవులురెండు కలగలిపినచో-తేనెలు కురిసేముద్దు 
మనసులురెండు పెనవేసినచో-మమతకులేదుహద్ధు 
॥ పెదవులు॥ 


6 


చూడు ఉబలాటం.ఆడు చెలగాటం॥చూడు॥ 
| 'పెడమోమైన విడువను నిన్ను-వద్దుర మొగమాటం 
Hf ॥ము ము॥ 
రఘు ! నిను ముధ్రాడాలం కె కురదానా-అసనలు మనసంటు 
| వుండాలే వెర్రిదానా 
/. రీటా: ము ముముము ముద్దం కె చేదా-నీకా వుద్దేశం లేదా? 
/ ఆడదాని ముద్దులో వేడి “వున్నదోయ్‌ 
if ‘ ఆ వేడికి వెన్నలా కరిగిపోతావోయ్‌ ॥ ఆడదాని॥ 
// మోజుపడకుం టె మగవాడెకాదు: ॥మోజు॥ 
| గడసరి బిగువు సడలించనిచో-జవరాలే కాదు ॥ము ము॥ 
రఘు : ము ముముము ముద్దం పే మోజేంఇపుడా ఊద్దేశం లేదే 
నిను ముద్దాడాలం పే కు(రదానా 
అనలు మససంటు ఉండాలె వెరిదానా 
రీటా: ము ముము ము ముద్దంశే చేదా-నీకా వుద్దేశం లేదా....? 
పాట నెం, 4 
| రచన : ఆ శే య పాడినది : ఘంటసాల, నుళీల 
' రఘు : కోడికూ సే జాముదాకా-తోడురారా చందురూడా 
కోడెకారు కొత్తకోర్కెలు-తరుముతున్నవి అందగాడా 
॥కోడికూ సే 
" జయ : కోడికూసే జాముదాకా-తోడురారా చందురూడా 
కోడెకారు కొత్తకో ర్కెలు-తరుముతున్నవి Ww 
అందగాడా ॥కోడికూసే॥ ల 


రఘు; కన్నె బుగ్గ సిగ్గు కమ్మైె ను-కళ్ళు 

చూస్తె జ పులెక్కెను క న్నెబుగ్గకు॥ 
కాపురానికి కొ త్తవాళ్ళం-కాడిమోయన్ని కుర్రవాళ్ళం 

కళలు తెలిసిన చిలిపివాడా-కలువరా మము కలువ రేడా 

॥కోడికూసే॥ 

జయ : కోడెకారు కొత్తకోర్కెలు-తరుముతున్నవి అందగాడా 


రఘు | కోడి కూసే జాముదాకా - 
జయ 1. తోడురారా చందురూడా 
జయ:కంటికింపొజంటలం టే-వెంటవడ తానంటనువ్వు॥కంటికింపౌ ॥ 
తెల్లవార్లు చల్లచల్లని.వెన్నెలలతో వేపుతావట ॥లెల్లవార్డు॥ 
మత్తు తెలిసిన చందురూడా-మసక వెలుగే చాలులేరా 
॥కోడికూ సే॥ 
“రఘు; అల్లుకున్న మనసులున్నవీ. అలసిపోని బంధమున్నది 
॥అల్లుకున్న॥ 
జయ : చెలిమినాటిన చిన్నఇంట-ఎదగనీ మా'వలపు వంట 
॥ చెలిమినాటి॥ 
తీపి చూపుల చందురూడా-కాపువై నువ్వుండిపోరా 
॥కోడికూ సే॥ / 
రఘు: కోడెకారు కొత్తకో ర్కెలు-తరుముతున్నవి అందగాడా y 


రఘు ) కోడికూసే జాముదాకా - 
జయ 


PE పాట నెం. 5 
ల రచన: ఆరు[ద పాడినది: ఘంటసాల, సుశీల 
జాకీ: నా మనసే గోదారి నీ వయసే కావేరీ ॥;నామనసే॥ 
4 బోలు రాధా బోలు రెండూ కలిసేనా లేదా? 

అరె బోలు రాధా బోలు రెండూ కలిసేనా లేదా? ॥నామనసే॥ 
రాధ : నేనేం చేసేదయో దృద్దమ్మవు దొరికావు 
అరె, ఏం చెప్పేదయ్యో శుద్ద మొద్దువి దొరికావు ॥నేనేం॥ 
దద్దమ్మవు దొరికావు-శుద్ద మొద్దువి దొరికావు 
జాకీ : కృష్ణుడు నేనే రుక్మిణి నీవే_రాతిరి ఎత్తుకుపోతాను 
| లారీ మెల్లగ తోలుకవస్తాంచల్లగ లేచీపో దామూ 
| మో యమ్మే యమగండం-మాతల్లే సుడిగుండం॥ మోయ మ్మే॥ 
| బోలురాధా బోలు గండం తప్పేనా లేదా-అరె, 
బోలు రాధా బోలు జోడీ కుదిరేనా లేదా-?? 
రాధ లావొక్కింతయు లేదు థైర్యమువిలో లంబయ్యె పాణరిబులా 
ఠావుల్‌ ద ప్పెను మూర్భవచ్చె మనసే ఠారెత్తి మా (పేమయె 
జావై పోయెను గుండెలే వగిలి చస్తామింక దిక్కెవ్వరో 
పోవే శాకీనీ, ఢాకినీ కడులు పో, హో వెళ్ళిపో లంకిణీ- 
బోలు అమ్మా బోలు జోడీ కలిసిందా లేదా-అరె, 
బోలు అత్తా, బోలు రోగం కుదిరిందా లేదా-? ? 
: బోలు అమ్మా బోలు జోడీ కలిసిందా లేదా-అరె, 
బోలు అత్తాః బోలు రోగం కుదిరిందాలేదా-? ? 
జాకీ , బోలు అమ్మా బోలుజోడీ కలిసిందాలేదా-అరె 
రాధ దగ అత్తా, బోలు రోగం కుదిరిందా లేదా-?? 
A రోగం కుదిరిందా లేదా-?? 


11 
పాట నెం: 6 | 
రచన ః; అృతేయ పాడినది : ఘంటసాల 


రఘు : నమ్మశేం? నేను, మారానం టే నమ్మరేం॥ నమ్మ రేం॥ 
నేనొకనాడు దొంగనే-అయితే మాత్రం ఏం? 
బాగుపడే యోగం లేదా? [బతికే అవకాశం యీరా? 
బాగుపడే యోగం లేదా? బతికే అవకాశంయీరా? 


చెడినవాడు చెడే పోవాలా....? ॥నమ్మ రేం॥ 
పాతిపెట్టిన పాత[బితుకు వలవేస్తూంది 
కోరుకున్న కొత్త జీవితం వెలివేస్తూంది ॥పాతి॥ 


కష్టం చేస్తానంటే కాదంటారేం? 

నా శ్రమలో (ద్రోహం వుందా? నాచెమటలో దోషం వుందా? 
॥నౌ శ్రమలో।। 

ఎవరు నమ్మకున్నా-నన్నునమ్ముకున్న వారున్నారే 

వాళ్లేం కావాలి....? నేనేం చేయాలి....? 

నమ్మరేం....నేను మారానం పే నమ్మ రేం? 


పాటి! నెం, 7 
రచన : కొనకళ్ల పాడినది ; సుశీల 
జయ : మొక్కజొన్న తోటలో-ముసిరిన చీకట్లలో 
మంచెకాడ కలుసుకో-మరువకు మామయ్యా 
నువ్వు మరువకు మామయ్యా 
॥మొక్కజొన్న॥ 


ల 12 
ఈ చుక్కలన్ని కొండమిద-సోకు చేసుకునే వేళ 
చల్లగాలి తోటకంత చక్క.లిగిలి సెట్టు వేళ 


చుక్క లన్ని॥ 


పొద్దు వాలినంతనే.-నద్దుమణగనిచ్చి రా ॥పొద్ధు॥ 
వేళ దాటి వస్థివా-వెనక్కి తిరిగిపోతివా 

తంటా మనఇద్దరికి.తప్పదు మామయ్యా 

తప్పదు తప్పదు మామయ్యా ॥మొక్కజొన్న॥ 
మొన్న రేతిరి జాతరలో-కన్ను గీటినవుడు 

వంగతోట మలుపుకాడ-కొంగు లాగినపుడు 


ఆ ఎం ఓ ఎం డ్రం ॥మొన్న॥। 


కసిరి తిట్టినానని-ఇసిరి కొట్టినానని 
నలుగురిలో చిన్నబోయి-నవ్వులపా లైతివా? 
తంటా మన ఇద్దరికి.తప్పదు మామయ్యా 
తప్పదు తప్పదు మామయ్యా ॥మొక్క.జొన్న॥ 
గద్ధిబళ్ళ ఎనకాతల-గమ్మత్తుగ నక్కిరా 
ఊర చెటువు రెల్లు పక్క_-వొంగి వొంగి నడిచిరా॥గడ్డిబిళ్ళ।॥ 
అయిన వాళ్ళ కళ్ళబడకు-అల్లరిపాలవు తాను॥అయి నవాళ్ళకు॥ 
గుట్టు బయట బెడితివా.గోలగాని జేస్తివా 
తంటా మన ఇద్దరికి.తప్పదు మామయ్యా 
శ తవ వ య 
క సదు తప్పదు మామయ్యా 


13 
పాట నెం. నీ 
రచన; ఆరుద్ర 
పాడినది : సుశీల 


నీటు [ఓ హో వో హోటా 
ఓహో హో హోం 


పడిన ముద చెరిగి పోదురోయ్‌ వన్నెకాడా 

వడుచు గుండె విడిచి'పోదురోయ్‌ 

"పెరటి చెట్టు పారిపోదురోయ్‌-సో గాడా 

పిల్ల మనసు మారిపోదురోయ్‌.... ॥విదిస, 


మచ్చికైన పాలపిట్టనోయ్‌-ఓ రాజా, నారాజా 
మచ్చికై న పాలపిట్టనోయ్‌-వలపంత ఇచ్చుకున్న 
కన్నెపిల్లనోయ్‌ మచ్చి క్రై స 
సి జబ్బమీద వచ్చబొట్టునోయ్‌ nd mon 
బారౌర రొమ్ముమోద-పుట్టమచ్చనోయ్‌, ఓహోహో... 
కోరస్‌ : ఓహోసహో.... 1వడీస। 


రీటా:డేగలాగ ఎగిరిపోతినోయ్‌-నిన్ను నేను తీగలాగ y 
చుట్టుకొంటినోయ్‌ 11 దేగలాగ।! ౧7 


14 


పాలలోన శె కలఠలిసెనోయ్‌.ఓ రాజా, 


నారాజా॥పాలలోన॥।। 
నేడే మన వరువానికి పండుగ నదోయ్‌-_ ఓహోహో 


కోరస్‌ ; ఓ హోపో 


రీటా : పడిన ముద చెరిగిపోదురోయ్‌, వన్నెకాడ 
కోరస్‌ : పడుచుగుండె విడిచిపోదురోయ్‌, 
పడిన ముద చెరిగిపోదురోయ్‌- 
రీటా: సోగ్గాడా 
కోరస్‌ : పడిన ముద చెరిగిపోదురోయ్‌ 
రీటా: సోగ్గాడా 
కోరస్‌ : పడినము[ద చెరిగిపోదురోయ్‌. 
రీటా ; సోగ్గాడా 
కోరస్‌ : వడిన ముద చెరిగిపోదురోయ్‌।॥। 


11వడీనః। 


* 


(శ్రీ వద్మ నాభ, విజయవాడ. శ్రి 


సంగీతం : 


సి. నారాయణ రెడ్డి, కొనకళ్ళ 
"కెమెరా ; యస్‌. వెంకటరత్నం, 
డబ్ల్యు. Bis 
ఎ. ఆర్‌. క. మూరి 


/నేపథ్యగాయకులు;ఘంటసాల,నుశీల 
డిటింగ్‌ : యన్‌ ,యస్‌.[పకా శం, 


జ;[గధీ,మ్‌ 
.అర్హు ఏ జి. వి. సుబ్బారావు, 

సూర్యనారాయణ 

డాన్సు : చిన్నీ _ సంపత్‌ 

అసోసియుట్‌ డె రెక్టర్‌ : 

బి, సి: రెడ్డి, వ్‌ న, 

పబిసిటి క్రి యీశ్వర్‌ 


సాంశేతిక నిపుణులు 
దర్శకత్వం : వి, మధుసూధనరావు 
"క. వి. మహ దేవన్‌, పుహలేంది 

రచన : ఆచార్య అతేయ | 
పాటలు: అచార్యఆ| తీయ, ఆరు[ద, 


నిర్మాత : 
వి. రాజేంద (వసాద్‌, వి. యస్‌.ని 


అసిస్టెంటు డై డైరెక్టర్‌ ; 
డి. యస్‌. (పశాశరావు 
మేకప్‌ : నరసింహారావు, 
చౌదరి, గోపాల్‌ 
ఆఫీస్‌ ఇన్‌ ఛార్జి 'యన్‌.యనస్‌, 
రామమూ ఢి ' 
పొడక్టన్‌ ఎగ్గిక్యూటివ్‌ : =. 
పి. యస్‌. రెడి 
(పౌొడక్టన్‌ మేనేజర్‌ = కృష్ణ (| 
స్టూడియో , శ్రీ సారధి, 
హైదరాబాద్‌ 
(పొసెసింగ్‌ ;యస్‌. రాజన్న, 
సారధి న్థూడియో లేబరేటరీ 
(పెస్‌ “పబ్లిసిటి: 


లక్ష్మి ఎడ్వర్‌ కైజర్సు 


